నిత్యచైతన్య భావోద్యమ తరంగం 
దేవగుప్త్పవుు ఎరలింగం 
(నివాళి ప్రచురణ) 


రౌరవ్‌ 


అభ్యుదయ ప్రజసంఘాల ఐక్య సమాఖ్య 


రాజమహేంద్రవరం 


అంకితం 


మిత్రులు, పెద్దలు బౌద్ద తాత్విక రచయిత,కొశాంబి 


ఆత్మకథ 'నివేదన',పి. లక్షీనరసు రచన 'బౌద్ద ధర్మసారం', 


డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ 'కులనిర్మూలన' వంటి ఎన్నో 
మహత్తర గ్రంథాల అనువాదకులు, ప్రత్యామ్నాయ 
సాంస్కృతిక బుద్దిజీవి 'డి. చంద్రశేఖర్‌’ గారి అకాల మరణం 
తెలుగు మేధో సమాజానికి తీరని లోటుగా భావిస్తూ, 
ఆయన స్మృతికి ఈ కృతినిలా... 


నిఖార్రన హేతువాదికి అక్షర నివాళి! 


దేవగుప్తపు పేరలింగం గారు 82 ఏళ్ళ వయసులో రాజ మండ్రిలోని తన స్వగృహంలో 14 - 04 - 2024 


న మరణిం చారు. ఆయన నేత్రాలు, దేహం హాస్పిటల్‌కి ఇవ్వడం జరిగింది. ఆయన బతికినంతకాలం నిఖా ర్రైన 
హేతువాదిగా బతికాడు. తాను అనుకున్నది సూటిగా, స్పష్టంగా చెప్పాడు, రాసాడు. ఆయన మరణం భావోద్య 
మాలకు తీరని లోటు. 

దాదాపు 13 పుస్తకాలు రాసి ప్రచురించారు. అనేక సభలు, సమావేశాల్లో ఆయన ప్రసం గాలు చేశారు. అసంఖ్యాక 
ఆస్తికులతో చర్చించారు. ఎందరో నాస్తికులకి మార్గ దర్శిగా నిలిచారు. ఎకాడమిక్‌ చదువుకీ, జ్ఞాన సముపార్దనకీ 
సంబంధం లేదని నిరూపిం చారు. గోదావరి జిల్లాల్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే విశిష్టమైన వ్యక్తిగా గుర్తింపు 
పొందిన వ్యక్తాయన. 

అలాంటి వ్యక్తితో వ్యక్తిగతంగా నాకున్న సాన్నిహిత్యం తల్పు కుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ముఖ్యంగా ఒకరకంగా 
ఆయన 80వ పుట్టినరోజుకి పూనుకుని చేసిన కార్యక్రమం ఎప్పటికీ సంతృప్తిని ఇచ్చేది. అభ్యు దయ ప్రజా 
సంఘాల ఐక్య సమాఖ్య ఆధ్వర్యంలో మిత్రుల్ని కూడగట్టి, ప్రదీప్‌ హాస్పిటల్‌ ఆవరణలో చేసినది 

నా వరకూ నాకు మంచి ప్రయత్నం. 

అలాంటి మంచి మనిషి గురిం చి ఆ కార్యక్రమం జరుపుతూ వేసిన కరపత్రం, ఇతరేతర రైటప్‌లు, అలాగే పొట్టి 
శ్రీరాములు విశ్వవిద్యా లయం ఆయనకు అవార్డును ప్రకటించినప్పుడు రాసిన వ్యాసం తదితర వాటి నిలా అక్షర 
నివాళిగా ఇప్పుడు తీసుకు వస్తున్నాను. నా పరిమితుల రీత్యా ఇతరుల వ్యాసాల్ని ఇందులో చేర్చలేదు. 

అందుకు క్షంతవ్యుడ్ని. 

దేవగుప్తపు పేరలింగం వంటి భావోద్యమశీలి ఉద్యమాల్లో అరుదు. బహుశా అటువంటి వ్యక్తిని మళ్ళీ చూడలేం. వ్రభమిక 
విద్యను పూర్తి చేసి వడ్రంగం పని చేస్తూ స్వయంగా ఉద్యమశీలిగా రూపొంది, వృద్ధాప్యంలో పదికిపైబడిన రచనలు 
ప్రచురిం చడం నాకు తెలిసీ భావోద్య మాల్లో ఒక రికార్డు. అలాంటి మిత్రులు, పెద్దలు పేరలింగం గారి ప్పృతిలో 
ఇదిలా... 


-గౌరవ్‌ 


నిత్య చైతన్య భావోద్యమ తరంగం 


దేవగుప్తపు పేరలింగం 


ఆయనో సాధారణ కార్మికుడు. కానీ, అసాధారణ 


భావోద్యమకారుడు . గోదావరి జిల్లాలో దశాబ్దాలుగా ఒక్కడిగానే 
హేతువాద (ప్రచారం చేస్తున్న బుద్దిజీవి. పడక్కుర్చీ మేధావుల్లా 
కాకుండా జ్ఞానం సమాజ హితమని నమ్మే ప్రజాపక్ష ఆలోచనాశీలి. 
మతోన్మాదం పడగ మీదనే ధైర్యంగా నిలిచి మనిషి పక్షాన గొంతెత్తే 
మానవతావాది. అనారోగ్యం కారణంగా ఇంటిపట్టున ఉండాల్సి 
వస్తే ఆ సమయాన్ని అధ్యయ నానికి వినియోగించుకొని ఆరేడు 
సంవత్సరాల్లో పదికి పైబడి పుస్తకాల్ని రచించి ప్రచురించిన అరుదైన 
ఉద్యమ కారుడు. ఆయనే నిరంతర ప్రజా చైతన్య తరంగం, మన 
దేవగుప్తపు పేరలింగం ! 

మూడు దశాబ్దాలకు పైగా సైన్సు ప్రచారాన్ని నిర్వహిస్తూ, తన 
సైకిల్‌ కి “హేతువాద చైతన్య రధం” అనే పేరు పెట్టి మారుమూల 
(గ్రామాలకు కూడా భావోద్యమాల కోసం వెళ్ళడం ఆయన నిబద్దతకు 
నిదర్శనం. వివిధ మతాలకు చెందిన ముష్కరులు అనేకసార్లు 
అడ్డగించడం, అనేక విధాల అవాంతరాలు సృష్టించడం చేసినా 
ఎన్నడూ వెనకడుగేయని వైజ్ఞానికోద్యమ ప్రచారకుడు, 
రాజ్యాంగబద్ధమైన శా(స్రీయ స్పృవానూ, మానవవాదాన్నీ 
పౌరసమాజంలో పెంపొందించడమే తన జీవిత లక్ష్యంగా 
జీవితాంతం పని చేసిన అభ్యుదయవాది, ఆచరణశీలి ఆయన ! 

సైన్సు మూలాల్ని వెలికితీసి మూఢ నమ్మకాల్ని నిరసించినా, 
ఆదిమానవుడు మొలకు ఆకులు కట్టుకున్నది సిగ్గు వల్ల కాదని 
శోధించి చెప్పినా, ఓ మహిళా నీకు మతమెందుకమ్మా? అని 
బోధించినా, ప్రాచీన కుల సంస్కృతి పై కలమెత్తినా, పెళ్ళి మంత్రాల్లో 
దాగి ఉన్న బూతుల మర్మాన్ని బయటపెట్టడం మొదలు వేంకటేశ్వర 
సుప్రభాత శృంగారాన్ని విన్లేషించినా, బైబిలు నుండి ఖురాన్‌ వరకూ 
అన్ని మత గ్రంథాల ఆదుపాదుల్ని డెబ్బై ఏళ్ళకి పైబడిన వయసులో 
కూడా పరిశోధన ద్వారా వెలికితీసి పదికి పైబడి పుస్తకాలు 
రాసి, వాస్తవాలు బయట పెట్టినా అదాయన జిజ్ఞాసకి ప్రతీక ! 

అంతేకాదు, దేవగుప్తపు ౦ పాకలపాటి వార్ల చరిత్ర కూడా 
శోధించిన చరిత్రకారుడు. పట్టువదలని హేతువాద విక్రమార్ముడు 
: పేరలింగం స్వగతం పేర జీవిత చరిత్రను కూడా ధైర్యంగా 
రచించగలిగిన ధీశాలి. అంతేకాదు, తాను రానిన (ప్రతి 
పుస్తకంలోనూ ఆ రచనకి ఉపకరించిన ఆధార గ్రంథాల జాబితా 
మొదలుకొని రచనకి ఆర్దికంగా సహకరించిన వ్యక్తుల జాబితా 
వరకూ మొత్తం పారదర్శకంగా ప్రచురించడమే కాకుండా ఏకంగా, 
“మతాల మూలాల్సీ కులాల కుత్సితాలనూ, కల్పిత దేవుళ్ళ పుట్టు 
పూర్వోత్తరాలను బయటపెట్టి ఎండగట్టడమే తన జీవిత లక్ష్యమ”ని 
బహిరంగంగా ప్రకటించే ధైర్యశాలి ! 


Mert 


ఇవన్నీ ఒకెత్తయితే వెనిగళ్ళ సుబ్బారావు, తాపీ ధర్మారావు, ఆరుద్ర, 
అంబేద్మర్‌, సి. వి., ఏటుకూరి బలరామమూర్తి, నార్ల వెంకటేశ్వరరావు, 
పింగళి దశరధరామ్‌ వంటి వారి రచనలతో తన చిన్న ఇంట్లోనే * 
సైన్సు గ్రంథాలయం” పేరిట అద్భుతమైన లైబ్రరీ ఏర్పాటు చేసుకుని 
కొనసాగించడం ఒకెత్తూ, దేవుడు ఉన్నాడని, దైవ మహిమలను 
నిరూపించమని బహిరంగ వేదిక మీద ఉమ్మడి చర్చకు సిద్దపడమని 
సవాల్‌ విసరడమే కాక గోదావరి జిల్లా హేతువాద ప్రచారకుడిగా లక్ష 
రూపాయల ఛాలెంజ్‌ చేసి ఆశ్చర్చపరచడం మరొకెత్తూ. ఇవన్నీ ఆయనలో 
అబ్బురపర్చే సుగుణాలే ! 

ఇంతటి భావోద్యమశీలి, హేతువాద మానవవాద ఉద్యమకారుడు, 
భౌతికవాద (ప్రచారకర్తా సంచలన రచయిత దేవగుప్తపు పేరలింగం 
ఈ ఏడాది సెప్టెంబరు 6 నాటికి 80 వ సంవత్సరంలోకి అడుగిడుతున్న 
సందర్భంగా ఆయన మిత్రులు, ఇతర సైన్సు, హేతువాద, నాస్తిక ప్రజా 
సంఘాలూ కలిసి ఆయనకి చిరుసత్మారం చేయాలని నిశ్చయించాయ్‌. 
అందులో భాగంగా అరుదైన మేధావి, అచంచల బుద్దిజీవి, నిఖార్సైన 
నాస్తికుడు, హేతువాద తాత్వికుడు బహు గ్రంథకర్త పేరలింగం గారికి 
ది.04 - 09 - 2022 ఆదివారం సాయంత్రం 4 గ. లకు, రాజమండ్రి, 
దానవాయిపేటలోని ప్రదీప్‌ డయాబెటిక్‌ కేర్‌ హాస్పిటల్‌ లో అభినందన 
కార్యక్రమం, అందులో భాగంగా జీవిత సాఫల్య పురస్మారం ప్రధానం 
చేయడం జరుగుతుంది ! 

అందుకే, రండి ! 

అరుదైన భావోద్యమశీలిని గౌరవించుకుందాం ! 

అద్వితీయమైన ఆయన ప్రతిభని గుర్తించుకుందాం!! 

అనర్గళం, అనితరసాధ్యం ఆయన మార్గం అని చాటిచెపుదాం !!! 

అందరకీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. 
అభ్యుదయ ప్రజా సంఘాల ఐక్య సమాఖ్య, రాజమహేంద్రవరం 
గౌరవ్‌ - 9032094492 


సేరలింగం కాదు! ఆయనో “ప్రేరణిలింగం !! 


అశ్వ మైల 


జీవిత సాఫల్య అభిన ర్తిగ్రస్ట 


“వెనుదీయని హేతువాద తరంగం 
తిరుగులేని భౌతికవాద విహంగం 
మహామానవవాద ఉద్యమ రంగం 
ఆయనే , 'దేవగుప్తపు పేరలింగం” 


ఆయన 80వ పుట్టినరోజు జరుపుకోబోతున్న సందర్భంగా 04 


- 09 - 2022 ఆదివారం సాయంత్రం రాజమండ్రిలోని ప్రదీప్‌ 
హాస్పిటల్‌ లో అభ్యుదయ ప్రజా సంఘాల ఐక్య సమాఖ్య ఆద్వర్యంలో 
తలపెట్టిన అభినందన కార్యక్రమం నిజానికది వ్యక్తి గా ఆయన్ని 
గౌరవించుకోవడం కాదు, మొత్తం కుదేలై ఉన్న భావోద్యమాల పరిస్థితిని 
ఒక రకంగా సమీక్షించుకునే ప్రయత్నం. పదక్కుర్చీ జీవుల్లా కాకుండా 
జ్ఞానం సమాజ హితమని నమ్మి ఒక హేతువాద సభకి వెళ్ళి వస్తుంటే 
ప్రమాదవశాత్తు కాలు విరిగితే ఏ పనీ చేసే వీలు లేదని విచారించకుండా 
ఈ ఆరేడు సంవత్సరాల్లో అధ్యయనం, శోధనే ధ్యేయంగా (శ్రమించి 
నేటికి పదకొండు పుస్తకాలు రాసి ప్రచురించిన అనితర సాధ్యమైన 
ప్రజాపక్ష మేధావి మన పేరలింగం ! 

నిత్య జీవితంలో పేదరికాన్ని అనుభవిస్తూ కూడా తన సైకిల్‌ కి 
హేతువాద చైతన్య రథం” అని నామకరణం చేసి గోదావరి జిల్లాలలోని 
మారుమూల గ్రామాల్లో సైతం ముష్కర మూకలు ఎన్ని అవాంతరాలు 
సృష్టించినా కూడా వెరవకుండా సామాన్య ప్రజానీకంలో శాస్త్రీయ 
దృక్పథం పెంపొందించడం కోసం అహర్నిశలూ అవిశ్రాంత కృషి చేసిన 
నిజమైన అభ్యుదయ వాది ఆయన. ఆయన్ని సన్మానించుకోవడం అంటే, 
అది హేతువాద, నాస్తిక, భౌతికవాద, మానవవాద ఉద్యమాలని 
సత్మరించు కోవడమేనని నా అభిప్రాయం. అందుకే ఆయన్ని ఒక * 
లివింగ్‌ లెజెండ్‌” అంటాన్నేను ! 

అందులో భాగంగా ఆయనకి తలపెట్టిన అభినందన కార్యక్రమానికి 
కొద్దిమంది వస్తే చాలని కరపత్రం రాసి ప్రచురించడం జరిగింది. 


కానీ, ఆ కరపత్రం తెలుగు రాష్టాల్ని ఏ స్థాయిలో కదిలించిందంటే 
ప్రజాకాంక్ష ప్రజా పత్రిక, ప్రజా శక్తి, నవ తెలంగాణ, ఆంధ్రజ్యోతి 
వంటి పత్రికలు ప్రచురించిన వ్యాసాలతో నలువైపుల నుండి 
భావోద్యమకారులు స్వచ్చందంగా కదిలి ఈ కార్యక్రమానికి 
వచ్చారు. అటు పల్నాడు లోని రొంపిచెర్ల మొదలుకొని ఇటు ఉ 
త్తరాంధ్ర లోని విశాఖపట్నం వరకూ, పశ్చిమ గోదావరి తణుకు, 
ఏలూరు, జంగారెడ్డి గూడెం మొదలుకొని కోనసీమ జిల్లాలోని 
రావులపాలెం, అమలాపురం, రామచంద్రాపురం, మండపేట, 
ఇంకా కాకినాడ జిల్లా పిఠాపురం, కేంద్ర పాలిత ప్రాంతమైన 
యానం దాకా, ఇంకా చుట్టు ప్రక్కల గ్రామాల నుండి అంతులేని 
ఇష్టంతో పెద్ద వయసులో కూడా కష్టపడి వచ్చిన వారిని చూసి 
నిర్వాహకులు నిర్హాంత పోయారు. అప్పటికప్పుడు ఏర్పాట్లను 
పర్యవేక్షించడం కూడా చాలా కష్టమైంది ! 

పాతిక మంది వస్తే చాలని ఆరంభించిన కార్యక్రమం ఏకంగా 
డెబ్బై మందికి పైగా ఇరుక్కుని కూర్చోగా, ఇక చోటు లేక మేడ 
మెట్లమీదా, స్టూళ్ళ మీదా సర్దుకుని కూర్చున్న వాళ్ళూ, స్థలాభావం 
వల్ల అంతసేపూ మైకు కూడా లేకపోయినా నిలబడి మరీ 
కార్యక్రమం మొత్తాన్ని వీక్షించి విన్న వాళ్ళందరికీ పేరుపేరునా 
హృదయపూర్వక ధన్యవాదాలు. పేరలింగం గారి కృషిని చులకన 
చేసి చూసిన వారందరికీ ఈ సమావేశం ఒక చెంపపెట్టు. కులం, 
ధనం, హోదా, పరపతి ఏదీ లేకుండా తన వెన్నెముకని 
నమ్ముకుని మాత్రమే నిబద్ధతతో దీక్షగా పని చేసుకు పోయిన 
ఒక నిజాయితీ కలిగిన ఉద్యమకారుడికి తెలుగు భావోద్యమ 
రంగం సగర్వంగా తన అభినందన సమర్పిస్తూ సత్కరించిన 
సందర్భం ఈ సమావేశం ! 

ఇంత అపురూపమైన వేదిక మీద ఈ ఏడాదే శతజయంతి 
జరుపుకుంటున్న ఇరువురు బెంగాల్‌ భావోద్యమ ధీరులు సత్యజిత్‌ 
రే, శిబ్‌ నారాయణ్‌ రే లకి అంకితం ఇస్తూ, ప్రత్యామ్నాయ 


సాంస్కృతిక సమాఖ్య ప్రచురించగా విశాఖ మిత్రులు పార్టీరహిత 
ప్రజాస్వామ్యం సంపాదకులు ప్రేమగా ముద్రించి పంపిన , రాయ్‌ 
135 వ జయంతి సందర్భంగా తీసుకొచ్చిన “మహామానవవాద 
తత్వవేత్త : మానవేంధ్రనాధ రాయ్‌” పుస్తకాన్ని మానవవాద 
యోధుడు పేరలింగం గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం ఒక 
అందమైన ఘట్టం. జీవితాన్ని పరులహితం కోసమే ఆదర్శవంతంగా 


మలుచుకున్న ఆయనకి అనేక ప్రజా సంఘాల బాధ్యులు 
కలిసి”జీవిత సాఫల్య అభినందన పురస్కారాన్ని” ప్రదానం చేయడం 
జరిగింది. హాజరైన మిత్రులు అంతా పేరలింగం - కామాక్షమ్మ 
దంపతులకు, ఇంకా ఆయన కొడుకులు, కోడళ్ళు, మనవలు, 
మనవరాళ్ళు అందరి సారధ్యంలో పూలూ, పళ్ళూ, దండలు, 
బట్టలు, దుశ్చాలువాలు, మొక్కలతో సత్మరించడం జరిగింది ! 
అది కాదు అసలు విషయం, ఢిల్లీ నుండి పెద్దలు జె. లక్ష్మారెడ్డి 
గారు ఉదారంగా స్పందించి పంపించిన యాభై వేల రూపాయలు 
కలుపుకుని సమావేశం మొత్తం అప్పటికప్పుడు కేవలం పెన్షన్‌ పై 
ఆధారపడి జీవిస్తూ కూడా భావోద్యమాలకి వెన్నుదన్నుగా నిలుస్తున్న 
ఆయనకి అండగా నిలవాలని భావించి స్వచ్చందంగా ఆర్థిక 
సవాకారాన్ని బవుమతి రూవంలో అందజేయాలని 
నిశ్చయించుకుని అక్షరాలా రమారమి డెబ్బై రెండు వేల రూపాయలు 
(71500) ఆ దంపతుల చేతికి అందించడం నిజంగా ఈ 
వయసులో ఆయన చేస్తున్న కృషికి రవంత సాయం చేసినట్రైంది. 
ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్న ఈ సమయంలో 
చాలా మంది ఉపాధ్యాయుల కంటే గొప్పగా లెక్కలేనంత మందికి 
భావోద్యమ రంగాన్ని స్ఫూర్తివంతంగా పరిచయం చేసిన పేరలింగం 
గారు మహామహోపాధ్యాయులని కొద్ది మంది అన్నారు. ఆయన 
100వ పుట్టినరోజు కూడా ఇలాగే జరుపుకోవాలని వక్తలు 
ఆకాంక్షించారు. హేతువాద లెజెండ్‌ శీర్షిక తో చదివిన సన్మానపత్రం 
నుండి ఆయన జీవిత విశేషాలు, నిబద్ధత , ఆయనతో అనుబంధాన్ని 
గుర్తు చేసుకుంటూ మాట్లాడిన ప్రతి ఒక్కరి మాటలూ సభికులు 
అందర్నీ కదిలించాయి. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యం 
నుండి తేరుకుని వారి భావాలు పంచుకోగా, చివరగా గుండె 
లోతుల్లో నుండి తన్నుకొస్తున్న భావోద్వేగంతో గద్గద స్వరంతో 
స్పందించిన పేరలింగం గారు చెప్పినవి నాలుగు మాటలే అయినా 
చాలా ఉద్వేగానికి లోనయ్యారు. ప్రశ్న అధ్యయన వేదిక స్థాపకులు 
కీ శే. కెమేరా విజయ్‌ కుమార్‌ , ప్రజాపత్రిక సంపాదకులు కీ. 
శే. రమాదేవి తన అక్షరాలు బయటకు రావడానికి ప్రోత్సాహం 
అన్నారు. వారిద్దరూ ఈ రోజు జీవించి లేకపోవడం బాధాకరం 
అన్నారు. సమాజానికి ఏనాటికైనా దిక్సూచి హేతువాద మేననీ, 
హేతువాదమంటే మనిషి చింతనా త్మకమైన జిజ్ఞాస అనీ దానిని 
ఏ తరంలో నైనా కాపాడుకోవడం అంటే ఆ తరం యొక్క 
అర్ధవంతమైన ఆలోచన శైలిని కాపాడుకో వడానికి ప్రయత్నం 
చేయడమే నంటూ భావోద్యమాలే సమ సమాజ నిర్మాణానికి సరైన 


భవిష్యత్‌ దిక్సూచులన్నారు ! 


“ఎన్నో బీళ్ళున్నాయి 
మరెన్నో మోళ్ళున్నాయి 
కాసేపు, 

ఒక్క మోడు పైనైనా వాలి 
పాడే పక్షివై నిలవాలి * 


అంటాడు ప్రజాకవి అలిశెట్టి ప్రభాకర్‌ ఒకచోట. అలా నిరాశ 
నిస్పృహ లతో నిండిన వాతావరణం లో సైతం తన శక్తికి మించిన 
స్వరంతో తన గొంతు వినిపిస్తూనే ఉన్న చైతన్య పక్షి మన పేరలింగం 
అంటూ కొనియాడడం జరిగింది. అనేక ప్రజాసంఘాల ప్రతినిధులు, 
నాస్తిక , వామపక్ష్మ హేతువాద, భౌతికవాద, మానవవాద, 
అంబేద్కరిస్టు, బౌద్ధ, సైన్సు సంఘాల ప్రముఖులు పాల్గొన్న ఈ 
సమావేశం నిజానికి భావోద్యమాలకి బూస్ట్‌ లాంటిదని కొద్ది మంది 
అంటే, అలనాడు ఇదే రాజమహేం ద్రవరంలో భావోద్యమాలకి 
బాట వేసిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం వారసత్వాన్ని 
మరింత శక్తివంతంగా ముందుకు తీసుకు వెళుతున్న రాజమండ్రి 
వాసి పేరలింగం అనీ, నిజానికి ఆయన అనేక మంది అసంఖ్యాక 
ఆలోచనాపరులకు (్రేరణలింగమనీ మిత్రులు కితాబులిచ్చారు. 
నిజమే, స్తబ్ద్బతతో నిండిన సమాజంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా 
మనిషి పక్షాన నిలబడి సమానత కోసం నినదించిన బలమైన ధిక్కార 
స్వరం దేవగుప్తపు పేరలింగం. ఎవరికి ఎన్ని అభిప్రాయభేదాలు ఉ 
న్నప్పటికీ తెలుగు నేల మీద దశాబ్దాలుగా భావోద్యమ ప్రచారాన్ని 
శక్తికి మించి ఒక్కడిగానే చేస్తున్న అరుదైన ప్రజాపక్ష మేధావిగా, 
ఆచరణాత్మక బుద్దిజీవిగా, బహు[గ్రంథకర్త గా, అరుదైన ఉ 
ద్యమకారుడిగా ఆయన జీవితం ధన్యం, ఆయన స్థానం ఎప్పటికీ 
అది నిరుపమానం ! ఆయన మార్గం మరెవ్వరికీ అది అనితర 
సాధ్యం !! ఆయన వాదం విశ్వమానవ సౌటభ్రాతృత్వ అజరామర 
సోపానం !!! 

ఆయన్ని అభినందించాలనుకునే వారి కోసం 
పేరలింగం గారి సెల్‌ నంబర్‌ :9502654774 

(ది. 04 - 09 - 2022 ఆదివారం రాజమహేం ద్రవరంలో 
“నిత్య చైతన్యపు తరంగం : దేవగుప్తపు పేరలింగం' గారికి జరిపిన 
అభినందన సన్మాన సత్మార సమావేశం సంక్షిప్త రిపోర్టు అది. వ్యాస 
విస్తరణాభీతి వల్ల హాజరైన వారి పేర్లను ఇక్కడ పేర్మోవడం జరగలేదు 
కానీ మరే ఇతర దురుద్దేశం కాదని విజ్ఞులు గ్రహించగలరు. అలానే 
కార్యక్రమానికి వచ్చిన అనేక మంది ప్రముఖుల పేర్లు కూడా అన్నీ 
పేర్మోవడం సాధ్యం కాదు కాన గమనించమని వినమ్ర పూర్వక 
విన్నపం. ది. 06 - 09 - 2022 ట్రీ దేవగుప్తపు పేరలింగం గారి 
80 వ జన్మదినం సందర్భంగా శుభాభినందనలతో ఇలా ఈ చిన్న 
రైటప్‌) 


భావోద్యమ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డు! 


పేరలింగం గారికి హేతువాద ప్రచార అవార్డు! 


(క్షేతస్థాయి నిబద్దతకి దక్కిన విశిష్ట గౌరవం) 


(శీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హేతువాద ప్రచారానికి 


గానూ దేవగుప్తపు పేరలింగం గారికి మహనీయుడు త్రిపురనేని రామస్వామి 

పురస్కారం ప్రకటించింది. దానిని ఆయన స్వీకరించాలా? తిరస్కరించాలా? 

అనే మీమాంస చాలా మంది భావోద్యమకారుల్లో నెలకొంది. ఇటువంటి 

పురస్మారాల్ని భావోద్యమ కారులు తీసుకోరాదు అనే ఒక ఆదర్శం ఉంది. 

చాలామంది ఆలోచనా పరులు, సామాజిక కార్యకర్తలు దీనిని అమలు చేసారు 

కూడా. కానీ, ఒక వ్యక్తి చేసిన కృషిని గుర్తిస్తూ, గౌరవిస్తూ ఇచ్చే అవార్డులను 

స్వీకరించడంలో తప్పులేదనీ, అవి మరింత మందిని ఆ మార్గం లో ప్రోత్సహించ 
డానికేననే వాదన కూడా ఒకటుంది. ఐతే, ఒకపక్క మూఢత్వాన్ని వ్యాపింపజేసే 
జాతకాలు, వాస్తుకి సంబంధించిన కోర్సుల్ని ప్రవేశపెడుతూ మరో వైపు, 

హేతువాద (ప్రచారానికి కూడా స్థానం కల్పిస్తామనే ద్వంద్వ వైఖరితో ఉ 

న్నటువంటి యూనివర్సిటీలు ఇచ్చే అవార్డును అంగీక రించడం ఎలా సరైనదనే 
ప్రశ్న కూడా ఉదయిస్తుంది ! 

పేరలింగం గారి వయసు ఇప్పుడు 80 ఏళ్ళు. బహుశా భవిష్యత్తులో ఇకమీదట 
ఇలాంటి పురస్మారాలు ఆయన అందుకోలేకపోవచ్చు. అలానే ఆయన స్పందన 
మీద ఆధారపడి విశ్వవిద్యాలయాలు ఇకపై భావోద్యమకారుల కృషిని 

గుర్తిస్తాయనే నిజాన్ని కూడా పరిగణన లోకి తీసుకోవాలి. ఆయన క్షేత్రస్థాయి 

ఉద్యమ కారుడు. పెద్దగా చదూకోకుండానే స్వశక్తితోనూ, డిగ్రీలకి అతీతమైన 

ఆసక్తితోనూ హేతువాద మానవవాద (ప్రచారకుడిగా ఎదిగిన మనిషి. మరి, 

గతంలో అ(గకులాల నుండి వచ్చిన కొద్దిమంది హేతువాదులు మౌనంగా 

ఇలాటి పురస్కారాలు స్వయంగా స్థాపించి ఇవ్వడం, తీసుకోవడం జరగగా 

లేనిది ఒక అట్టడుగు వర్షం నుండి వచ్చిన పేరలింగం గారికి వృద్దాప్యంలో, 

ఇంత కాలానికి ఇలా వరించిన విశిష్ట పురస్కారాన్ని వద్దనే విధంగా, మన 

భావాల్ని ఆయన మీద రుద్దడం కూడా సమంజసం కాదేమో హేతువాదులు 

ఆలోచించడం అవసరం. ఎంతో కష్టపడితే కానీ ఈ దేశంలో దళిత బహుజన 

ఆదివాసీ మహిళా సమూహాల కృషికి సరైన గుర్తింపు రాదు. అలాంటప్పుడు 

ఆదర్శాల పేరిట పేరలింగం గారి ఇష్టాయిష్టాల్ని శాసించే హక్కు ఎవరికీ 

లేదనే నిజం గ్రహించాలి ! 

నిజానికి, పేరలింగంగారి హేతువాద (ప్రచార కృషిని విశ్వవిద్యా లయం 

గుర్తించడం ఆయనకే కాదు, భావోద్యమకా రులం దరికీ సంతోషకరం. 

అలా క్షేత్రస్థాయిలో పనిచేసే వ్యక్తి విశిష్టతను నలుదిక్కులా వ్యాపింప జేసేందుకు 
ఇది ఒక మంచి తరుణం.ఐతే, అత్యంత గౌరవనీయమైన ఈ అవార్డు దేశంలో 
ఏ పరిస్థితులు నెలకొని వుండగా ఇస్తున్నారనే విషయం కూడా పరిగణనలోకి 

తీసుకున్నప్పుడే ఈ మొత్తం చర్చకి అర్దముం టుందనేది నా అభిప్రాయం. 

ఎందుకంటే, పేరలింగంగారి బెన్నత్యానికి ప్రతీకగా నిలిచే ఈ శుభ సందర్భాన్ని 
పురన్మరించం కొని, తెలుగు నేల మీద భావోద్యమాల స్థాయి 

ఇనుమడింపజేసేలాసమన్వయంతో హేతువా దులు ప్రవర్తించాలే కానీ ఏదో 


దుందుడుకు నిర్ణయం తీసుకుని, అహంకారంతో వ్యవహరి 
స్తున్నారనే తప్పుడు సంకేతాన్ని సమాజానికి ఇవ్వకూడదు ! 
మతతత్వ శక్తులు లౌకికవాద ప్రజాతంత్ర స్పూర్తిని పూర్తిగా 
కాలరాస్తూ, నరేంద్ర దభోల్మర్‌, గోవింద పన్సారే, కల్పుర్జి, 
గౌరీలంకేష్‌ వంటి భావోద్యమకారుల్ని హత్య చేసారు. చరిత్రను 
తిరగరాని వూఢత్వాన్ని పెంపొందించేలా నిలబన్‌ 
మారుస్తున్నారు. విశ్వవిద్యాలయాలు సైతం విద్వేషాన్ని ప్రేరేపిస్తూ 
ఎంతో మంది దళిత బహుజన విద్యార్థుల బలవన్మరణాలకి 
కారణమౌ తున్నాయి. ఈ నేపథ్యంలో పేరలింగం గారికి 
అవార్డును ప్రకటించిన విశ్వవిద్యా లయానికి హార్థికంగా 
అభినందనలు చెబుతూనే, మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని 
అమలు చేసేలా విశ్వవిద్యాలయం స్థాయిలో ఒక తీర్మానాన్ని 
ప్రవేశపెడుతూ, మూఢత్వాన్ని పెంపొందించే పాఠ్యాంశాల్ని 
తొలగించి నప్పుడు మాత్రమే పేరలింగం వంటి వారికి ఇచ్చే 
ఈ అవార్డులకు నిజమైన గౌరవం ఉంటుందనే విషయాన్ని 
బలంగా చాటడమే పురస్మార గ్రహీత ప్రధాన ఉద్దేశం కావాలనేది 
నా భావన! 

అందులో భాగంగా, అట్టడుగు వర్గ సమూహానికి చెంది 
అనూహ్యమైన భావోద్యమ శీలిగా ఎదిగిన ఆయన కృషి ఎంతటి 
అసాధారణమైనదో యూనివర్సిటీ స్థాయిలో తెలయజేయడం 
ఒకెత్తయితే, ఈ వయసులో ఆయన్ని వరించిన ఈ అవార్డును 
సగౌరవంగా స్వీకరిస్తూనే, మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం 
తీర్మానం చేయడంతో పాటు,అందుకు దోహదం చేసే వైజ్ఞానిక 
(గ్రంథాల్ని కూడా తెలుగు విశ్వవిద్యా లయం స్వచ్చందంగా 


ప్రచురించి ప్రచారం చేయడానికి ముందుకు వచ్చినప్పుడే ఇలాంటి 
అవార్ములకి మరింత హుందాతనం వన్తుందనే నందేశాన్ని 
సహేతుకంగా ఇస్తూ, అది జరిగిన రోజునే తనకు నిజమైన పురస్కార 
మని ఆయన ప్రకటించగల గడం మరొకెత్తు. మొత్తంగా మూఢ 
నమ్మకాల నిరోధక చట్టం యొక్క అవసరాన్ని పౌర సమాజంలో 
పెంపొందించేలా ఈ సందర్భాన్ని భావోద్యమాలు దార్శనికంగా 
రూపొందించే దిశగా ప్రయత్నం చేయలనేదే నా అభిప్రాయం ! 

నచ్చినా, నచ్చకపోయినా కొన్ని రకాల అభినివేశాలకీ, ఆడంబరాలకీ 
ఉద్యమ (శ్రేణులు కూడా అలవాటు పడ్డారు. ఎంతోమంది పేరున్న ఉ 
ద్యమ కారులు కూడా ఒకింత ముఖ స్తుతి, గుర్తింపు కోరుకునే స్థితిలో 
ఈరోజు ఉన్నారు. ఆ కారణంతోనే భిన్నాఖిప్రా యాల్ని గౌరవిస్తూ 
నిబద్దతతో కృషి చేసిన వారి శ్రమని నలుగురు గుర్తించడం అనేది 
ఒక మంచి ఆరోగ్యకర వాతావరణం వ్యవస్థలో నెలకొల్పడానికి 
దోహదపడే సాధనం అనే స్పృహతో అడపాదడపా మనం కూడా 
అటువంటి కార్యక్రమాల్లో భాగమౌతున్నాం. అలాంటప్పుడు పేరలింగం 
వంటి పేద ప్రజ్ఞాశాలికి వచ్చిన అవార్డును ఆయన, నిజాయితీ, 
నిబద్దతలకి దక్కిన ప్రోత్సాహం గా భావించాలే కానీ, అంతమంది 
చేసిన ఎంపికను అవహేళన చేస్తూ, అవార్డు తిరస్కరిస్తేనే నిజమైన 
ఉద్యమ కారుడనే అర్థం వచ్చేలా ఆయన్ని కించపరచడం సభ్యత 
కాదు. సమిష్టిగా ఈ పురస్మారానికి ఆయన్ని ఎన్నిక చేసేందుకు కృషి 
చేసిన మొత్తం కమిటీకి మనం ఇచ్చే కనీస గౌరవం ఇదేనా అనే 
ప్రశ్న వస్తుంది. అంతేగాక, మనం మాత్రం ఆడంబరంగా సభలూ, 
సత్మారాలు చేయడం, చేయించు కోవడం చేస్తూ అదే అభ్యుదయమనే 
ప్రచారం చేసుకుంటూ, వేరే వాళ్ళు ఇచ్చిన అవార్డును పుచ్చుకోవడం 
మాత్రం ఉద్యమ ద్రోహమనే వైఖరి మనలోని సంకుచితత్వానికి 


పరాకాష్టగా కనిపిస్తుంది ! 


స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్నో జేబు సంఘాలు, డాబు సంస్థలు 
కీర్తి పురస్కారాల పేరిట హడావుడి చేస్తుంటాయ్‌. పౌడరు రాసుకుని, 
సెంట్లు పూసుకుని, ఫొటోలకి అలవాటు పడిన పెద్దమనుషులు వేలు, 


లక్షలు ఖర్చు చేసి ఇలాంటి ఎన్నో తతంగాలు అట్టహాసంగా 
నడుపుతున్నారు. ఇక్కడ మిగిలిన వారి సంగతి తెలీదు కానీ, పేరలింగం 
మట్టుకు అలాంటి అక్రమ మార్గాల్ని ఆ(శయించే వ్యక్తి కాదు. ఆయన 
కంత సౌలభ్యం కూడా లేదు.మరి, ఆ విధంగా చూసినప్పుడు ఏ 
రకమైన లాబీయింగ్‌ లు, రికమండేషన్‌ లు లేకుండా పేరలింగం 
వంటి సీనియర్‌ కార్యకర్తకి లభించిన పురస్కారాన్ని ఈ వయసులో 
ఆయన చేసిన కృషికి తగిన స్థాయిలో వచ్చిన గుర్తింపుగా భావించాలే 
కానీ, భావోద్యమా లన్నింటి సారాన్నీ గంపగుత్తగా ఆయన మీదకి 
నెట్టి, మన అభిప్రాయాలకి కార్యరూపం కల్పించే శ్రమను మొత్తంగా 
ఈ వయసులో ఆయన నెత్తి మీద పెట్టడం భావ్యం కాదు. వయసు 
మీద పడిన పెద్దవారికి ప్రశాంతమైన జీవితాన్ని కల్పించడం నాగరిక 
వ్యవస్థ యొక్క కనీస బాధ్యత. సాయుధ పోరాటాల్లో సైతం ఒక దశ 
దాటిన పెద్దవారికి భరోసాతో కూడిన (బ్రతుకును ఏర్పర్చడానికే 


మొగ్గుచూపుతారు. అలాంటిది హేతువాదం పేరిట మనకున్న 
వికారాల్సీీ భావో ద్రేకాలన్నింటినీ పేరలింగం గారు పాటించాలనీ, 
అప్పుడే ఆయన నిఖార్సైన ఉద్యమకారుడవుతాడనే అల్టిమేటం 
ఇవ్వడం మనలోని అజ్ఞానానికి, అహంభావానికి చిహ్నమౌతుందే 
కానీ అర్ధవంతమైన సంస్కారానికి కాదు ! 

చివరగా, పేరలింగం గారు పురస్కారాన్ని స్వీకరించి తన భావాల్ని 
కుండ బద్దలు కొట్టినట్లు స్పష్టంగా చెప్పి అర్ధవంతమైన రీతిలో 
హుందాగా వ్యవహరించి మూఢ నమ్మకాల నిరోధక బిల్లును 
గురించిన పురోగతిని వ్రస్తావించాలనీ, అనేక నంక్షోభాల 
సుడిగుండాల్లో రోజురోజుకు బలహీన పడుతున్న భావోద్య మాల 
ఉనికిని ఆయన నిర్ణయం తలెత్తి గర్వపడేలా బలోపేతం చేయాలని, 
ఆ దిశగా ఆయనేం నిర్ణయం తీసుకున్నా సరే, శ్రేయోభిలాషులుగా 
మద్దతు ఇస్తామనే భరోసాను ఇస్తూ, ఇక ఈ విషయం లో ఆయన 
మీద ఒత్తిడి తీసుకొచ్చే యత్నం మిత్రులు, హితులు దయచేసి 
చేయొద్దని సూచిస్తూ, తెలుగు భావోద్యమ చరిత్రలో భావితరాలకి 
తిరుగులేని ప్రేరణగా నిలిచి పోనున్న మా పేరలింగం గారికి ఇవే 
మా ప్రేమపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు ! 

(అనేక అశక్తతల వల్లా, సుదీర్హ ప్రయాణం చేసి నిన్ననే 
వచ్చినందువల్లా, ఇంకా వ్యక్తిగత కారణాల వల్ల నేను వెళ్ళడం 
కుదరడం లేదు కాన ఇతర భావోద్యమ మిత్రులు ముందు కొచ్చి 
పేరలింగం గారిని హైదరాబాద్‌ తీసుకువెళ్ళి, జాగ్రత్తగా తీసుకువచ్చే 
బాధ్యత తీసుకున్నారు. వారికి ధన్యవాదాలు. అలాగే పురస్కారం 
అందుకున్న పేరలింగం గారికి రాజమహేం ద్రవరం భావోద్యమ 
మిత్రులు పూనుకుని వివాదాలకి అతీతంగా, నిర్వహణా దక్షతతో 
మూఢనమ్మకాల చట్ట సాధనకు ఉపకరించేలా ప్రభుత్వం పై ఒత్తిడి 
తీసుకొచ్చే దిశగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భిన్న భావోద్యమ మిత్రుల్ని 
సంస్థల్నీ సాదరంగా ఆహ్వానించీ, ఘనంగా మరో అభినందన 
సమావేశం ఏర్పాటు చేయడం బావుంటుందనే అభిప్రాయం 
వెలిబుచ్చుతూ ఇలా ఈ చిన్న రైటప్‌.) 


సేరలింగం గారి రచనలు 


1. సైన్సు ౦ మూఢనమ్మకాలు 

2. ఆదిమానవుడు మొలకు ఆకులు కట్టుకున్నది సిగ్గు వల్ల కాదు. 
3. ఓ మహిళా నీకు మతమెందుకమ్మా? 

4. ప్రాచీన కులసంస్కతి - సామాజిక ప్రగతి 

5. మతతత్వం - స్త్రీ వ్యక్తిత్వం 

6. దేవగుప్తపు ౦ పాకలపాటి వార్ల సంక్షిప్త చరిత్ర 


7. వరూధిని విరహం ౦ హేతువాద సూక్తులు 


౦దనలతో. జ్రిష్ట 


8. పెళ్ళి మంత్రాల్లో దాగి ఉన్న బూతుల మర్మం 

9. పట్టువదలని హేతువాద విక్రమార్ముడు - పేరలింగం స్వగతం 
10. బైబిల్‌ - శాస్త్రీయ విశ్లేషణ 

11. వేంకటేశ్వర సుప్రభాత శృంగారం 


12. ప్రకృతి ౦ హేతువాదం = మతం 


రయ్‌ ప్రజా సంఘాల వెకృసమ్మా 


S 


అసల ఆ|ీఅంయయిలఆీల dv ఆలయం ఆల ఆల ఆలయం ఆఆ dvd dln dv do dvd ఆ ఆలయం ఆఆ div dvd dvds 


f రీ IR 1 
WT DD Ee 9 గ్‌ 
శ్‌ రో శ. శో. శో. WW 


3నునసీయని హేతువొద భాతఐన్లత తరంగం 
తిరుగులేని భౌతికవాద నాస్తిక ఐభాంగం 
ములో కూనకలెద ఉధ్యకు రంగం 
ఆయనే కున “దేతగుక్తభు తేఠలింగం"- 
అచంచల ఆచరణాత్తక యోధా, 
సాధారణ కుటుంబంలో పుట్టి ప్రాథమిక విద్య నేర్చి శ్రామికుడిగా జీవించి ప్రజా చైతన్యం కోసం నిత్య కృషీవలుడిగా 
“హేతువాద చైతన్య రథాన్ని” చేపట్టిన అసాధారణ ప్రజ్ఞ నీది ! 
ముష్కరమూకలు ఎన్ని అవాంతరాలు సృష్టించినా నమ్మిన సిద్దాంతం కోసం అహర్నిశలూ శక్తికి మించి బృహత్తర 
ప్రచారోద్యమం నిర్వహించిన అపారమైన ప్రతిభ నీది ! 
అవఐంాము త్రయ చూర, 
ప్రపంచం మొత్తం తలవొంచే దైవ భావననే దైర్యంగా సవాలు చేసి సమాజ సమానత్వం కోసం నిరవధికంగా 
జరుగుతున్న + పీడనని పదునుగా ఖండించిన అపూర్వమైన కలం ఖడ్గం నీది ! 
బట్టీ గొప్పలు చెప్పుకోకుండా ఓరిమి దీక్షతో అవిశ్రాంతంగా అభ్యుదయ సాహిత్యాన్ని మధించి, శోధించి 
ఇప్పటికి పదకొండు పుస్తకాలు రచించిన అనితర సాధ్యమైన అంకితభావం నీది ! 
అజేయమైన అక్షర ధీరా, 
జీవితాంతం ఎన్నో కష్టాలు కడగండ్లను చూసి, మరెన్నో ఎగుడుదిగుడుల్ని వోర్టుకుని కూడా ప్రజా చైతన్యం కోసం 
స్థాపించిన సైన్సు గ్రంథాలయం సాక్షిగా, కుటుంబం మొదలుకుని, సమాజం వరకూ ఎప్పుడూ అందరికీ 
శాస్త్రీయ దృక్పథాన్ని పరిచయం చేయడమే లక్ష్యంగా సాగిన నీ అద్భుతమైన జీవనయానం గుర్తుగా, 
అందుకో ఇవే మా హృదయపూర్వక అభినందన మకరంద వందనాలు ! 


దనక అరం సాటాతుఆటనిక మెలిచ్చే ప్రమ పూర్వక అక్షరాసందాలు | 


= 


జ త్‌ 
గ 


m 
సలాం 


య్‌, 
ల 


హహహ హహా హాహా సానా. 
ర! 


he hy ie వ 
Fr 


ya 
ర 


$333 
He ate 


Fe 


‘2 
r 


్‌ 


ల! 
5 
లాం 


శ 


లన 


గళ 


అసస 


ళ్‌ md కై 


EEE EET TEE EEEE 


ఆంధ్రప్రదేశ్‌ - తెలంగాణ 


sho ఆీల ఆఅ dla do ఆల ఆయీలఆీల dv do dao ఆల dio dodo dw dio ఆయీలఆీల div dodo alo ఆ div dla ఆయ de 


